Registered No. HSE -49/2016 


ఆంధ్రప్రదేదో 


త్వం 


UCSO 


ANDHRA GY6 


आध्रप्रदेश 


RADESH 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయం 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI , TUESDAY , DECEMBER 18 , 2018 


No . 1035 


G . 984 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X 


- - 


LABOUR , EMPLOYMENT, TRAINING & FACTORIES DEPARTMENT 

(LAB . II) 


REVISION OF MINIMUM RATES OF WAGES IN THE EMPLOYMENT IN 

“ CASHEW AND COCONUT GARDENS ” . 


[GO .Rt.No. 370 , Labour, Employment, Training & Factories (Lab .II), 

10th September, 2018.] 


PRELIMINARY NOTIFICATION 


The following revision of minimum rates of wages as specified in column ( 3 ) of the 
Schedule appended to this notification as payable to the each category employees specified in the 
corresponding entry column (2 ) thereof and employed in the employment in "CASHEW AND 
COCONUT GARDENS ” included in Part - Il of the Schedule to the Minimum Wages Act , 1948 (Act 
11 of 1948 ) which it is proposed to make in exercise of the powers conferred by sub -section ( 1 ) of 
Section 3 and sub - section ( 2 ) of Section 5 of the minimum wages Act, 1948 (Act 11 of 1948 ) , is 
hereby published for information of all the persons likely to be affected thereby as required under 
clause (b ) of sub -section (1 ) of Section 5 of the said Act. 


2 . Notice is hereby given that any objections or suggestions, in respect of the wages as 
proposed in the Schedule , which may be received within the period of two months from the date of 
publication of this notification in the Andhra Pradesh Gazette , will be considered by the 
Government of Andhra Pradesh . 


3 . Objections or suggestions should be addressed to the Principal Secretary to Government, 
Labour, Employment, Training and Factories Department, Government of Andhra Pradesh through 
the Commissioner of Labour, Andhra Pradesh , Vijayawada . 


[ 1 ] 


SCHEDULE 


CASHEWANDCOCONUTGARDENS 


SI.No. 


Nameofthecategory 


Basic Wage linkedat 427points 


VDAason01.04.2018for 

986(986 427=559)130.91%increase 

overtheexistingG.O. 


Proposed draftwageat 986Agrl.CPI 

points (roundedto nearest Rupee) 


CostofLiving Allowanceto bepaidper eachofpoint ofincreasein 

Rs.) 


Actual Calculation 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


I.GENERALCATEGORIES 


PlantAssistant 


permonth 


4500 


5891 


10391 7505 


10.50 7.60 


10.54 7.61 


2 


Watchman/Mazdoor 


permonth 


3250 


4255 


II.OTHERCATGORIES 


1 


47 


36 


| 


83 


0.25 


0.29 


Forplucking100coconuts Ploughing/Digging/ Watering/Employees engagedinCashewand CoconutGardens 


Perday 


125 


162 


287 


0.25 


0.29 


[Part- 1 


3 


Fertilisation/Spraryerof Pesticides 


Per 
day 


125 


125 


162 


162 


282 


287 


0.25 


0.29 


III.PEELINGWORKERSFOR PEELING1000COCONUTS 


280 


367 


Neetikaya,Rayapuror BombayorOthertypeof seal6parts Cuttingseal,DelhiPattiseal, 


647 


0.25 


0.29 


December 18 , 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


b) 


356 


466 


Ravapurseal, 


822 


0.25 


0.29 


c) 


Others 


200 


262 


462 


0.25 


0.29 


IV 


1 


RaasiTrippadu/ AtukupothalAtakaparpu(for 1000CoconutGardens 


0.25 


0.29 


KopraQualitycertifying workers(for1000coconuts) 


0.25 


0.29 


VI 


Kopracuttingworkersper bag 


0.29 


58 6 


0.25 0.25 


VII 


LoadingandUn-loading workersperbag 


4 


0.29 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- 1 


COST OF LIVING ALLOWANCE 


The minimum basic rates of wages fixed are linked to the Consumer Price Index Numbers 
for the agricultural workers at 986 points (Base Year 1986 = 100 series). The Commissioner of 
Labour shall notify the Cost of Living Allowance for every six months i.e . 15 April and 1st October. 
For this purpose , the average rise in the State AgriculturalWorkers consumer Price Index numbers 
for half year ending December and June respectively shall be taken into account. For this 
purpose , the average rise in the State Agricultural Workers consumer Price Index numbers for half 
year ending December and June respectively shall be taken into account. The details of 
calculation of Cost of Living Allowance for any rise in cost of Price Index over and above 986 
points are specified at Col. No .4 against each category in schedule . 


NOTE : 


1 . 


If any categories employed in this employment are left out, they should not be paid 
less than the minimum wages fixed in the category or the workers being the same 
and similar category of work in the employment. 
Where piece rate workers are employed , the remuneration paid to each of them for 
a normal working day shall not be less than the minimum wage fixed for a general 
worker doing similar work , calculated on the basis of 8 hours a day . 
To arrive at a daily wage , the monthly wage shall be divided by 26 , which includes 
the rest day wages . 
Where the nature of work is the same, no discrimination on the payment of 
minimum rates of wages should be made in respect ofmale and female workers . 
Where any category of employee is actually in receipt of higher rate of wages than 
those specified above those wages shall be treated as minimum wages to that 
category . 


J . S . V . PRASAD , 
Special Chief Secretary to Government. 


December 18 , 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

5 
“ జీడి మామిడి , కొబ్బరి తోటలు " లలో 

పని చేస్తున్న ఉద్యోగుల కనీస వేతనాల రేట్ల సవరణ . 
(జి .వో. ఆర్ .టి. నెం. 370 ,కార్మిక , ఉపాధికల్పన , శిక్షణ, ఫ్యాక్టరీలు ( కార్మిక - IIశాఖ ), సెప్టెంబరు , 10వ తేది , 2018. ] 

థమిక ప్రకటన 
1948, కనీస వేతనాల చట్టం ( 1948 లో 11 వ కేంద్ర చట్టం ) 3 వ విభాగపు ( 1) వ ఉప - విభాగం 
5వ విభాగపు ( 2)వ ఉప -విభాగం ద్వారా లభ్యమైన అధికారాలను పురస్కరించుకొని ప్రతిపాదించినట్టి 1948 , 
కనీస వేతనాల చట్టం ( 1948 లో 11వ చట్టం ) అనుసూచి 2వ భాగంలో చేర్చిన “ జీడి మామిడి , కొబ్బరి 
తోటలు ” లోని ఉపాధిలో నియమితులైన , అందుకు సంబంధించి ( 2)వ గడిలోని తత్సమాన నమోదులో 
నిర్దిష్టపరచిన ఉద్యోగుల ఒక్కొక్క వర్గానికి చెల్లించదగునట్లుగా ఈ ప్రకటనకుజతపరచిన అనుసూచి ( 3)వ 
గడిలో నిర్దిష్టపరిచిన ఈ క్రింది కనీస వేతనాల రేట్ల సవరణను సదరు చట్టంలోని 5వ భాగపు (1)వ విభాగపు 
( బి ) ఖండం క్రింద కోరినట్లుగా ఇందుకు ప్రభావితం కాగల వ్యక్తులందరి సమాచారం నిమిత్తం ఇందుమూలంగా 
ప్రచురించడమయింది . 
2. ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ఈ ప్రకటనను ప్రచురించిన తేదీ నుండి రెండు నెలల లోపల అనుసూచిలో 

ప్రతిపాదించినట్లుగా వేతనాలకు సంబంధించి అందే ఏవేని ఆక్షేపణలు లేదా సూచనలను ఆంధ్రప్రదేశ్ 

ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఇందుమూలంగా తెలియజేయడమయింది . 
3. ఆక్షేపణలు, సూచనలను విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమీషనరు ద్వారా , వెలగపూడి , 

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ ప్రభుత్వ ప్రత్యేక 
ప్రధానకార్యదర్శిగారికి పంపాలి . 

అనుసూచి 
అనుసూచిత ఉపాధి పేరు : “ జీడి మామిడి , కొబ్బరి తోటలు ” 
వరుస ఉద్యోగ 

427 986 కు గాను 986 వ్యవసాయ ప్రతి పాయింటు వాస్తవ 
సంఖ్య వర్గం పేరు 

పాయింట్ల 01 . 04 . 2018 సిపిఐ పాయింట్ల పెరుగుదలకు గణన 
వద్ద నాటికి ఉన్న విడిఎ వద్ద ప్రతిపాదించిన చెల్లించనున్న 
జతచేసిన ( ప్రస్తుతం ఉన్న ముసాయిదా మూల జీవన వ్యయం 
మూల డి . ఎ. పె వేతనం (సమీప భత్యం 
వేతనం 130. 91 % రూపాయికి 

పెరుగుదల సవరించడమైనది ( రూ . లలో ) 
( 1) ( 2) 

( 3) (4 ) ( 5) 

( 6) ( 7) 


5,891 
4 , 255 


10, 391 10 . 50 
7, 505 7. 60 


10. 54 
7. 61 - 


I. సాధారణ వర్గాలు: 
1. ప్లాంట్ అసిస్టెంట్ నెలకు 4 , 500 
2. వాచ్ మెన్ / మజ్జూర్ నెలకు 3, 250 
II. ఇతర వర్గాలు: 
1. 100 కొబ్బరికాయలను 

చెట్టు నుండికోయుటకురోజుకు 36 


47 


83 


0.25 


0. 29 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- I 


వరుస ఉద్యోగ 

422 986 కు గాను 986 వ్యవసాయ ప్రతి పాయింటు వాస్తవ 
సంఖ్య వర్గం పేరు 

పాయింట్ల 01. 04. 2018 సిపిఐ పాయింట్ల పెరుగుదలకు గణన 
వద్ద నాటికి ఉన్న విడిఎ వద్ద ప్రతిపాదించిన చెల్లించనున్న 
జతచేసిన ( ప్రస్తుతం ఉన్న ముసాయిదా మూల జీవన వ్యయం 
మూల డి . ఎ . పై వేతనం ( సమీప భత్యం 
వేతనం 130. 91 % రూపాయికి 

పెరుగుదల సవరించడమైనది ( రూ . లలో ) 
( 1) ( 2) 

( 3) (4) (5) ( 6) ( 7) 
2 . జీడిమామిడి , కొబ్బరి రోజుకు 125 162 287 0. 25 0. 29 

తోటలలో దున్నడం/త్రవ్వడం , 

వాటరింగ్ పనిచేసేఉద్యోగులు 
3. ఫెర్టిలైజేషన్/ పురుగు రోజుకు 125 162 287 0. 25 0. 29 

మందులు చల్లడం 
III. పీచు తీసేపనివారు 1000 కొబ్బరి 

కాయలకు పీచును తీయుటకు 
ఎ ) నీటికాయ ,రాయపూర్ లేదా 

ముంబాయి లేదా 6 భాగాల 

ఇతర రకాల సీళ్లు ( రోజుకు ) 280 367 647 0. 25 0. 29 
బి ) కట్టింగ్ సీలు , ఢిల్లీపట్టి సీలు , 356 466 822 0. 25 0. 29 

రాయపూర్ సీలు (రోజుకు ) 
సి ) ఇతరములు (రోజుకు ) 200 262 462 0. 25 0. 29 


- 


- 


IV. 


52 


92 


0. 25 


0. 29 


90 


1590 . 25 


0. 29 


1 . రాశిట్రిప్పాడు / (రోజుకు ) 40 

అటుకుపోత / అటుకపర్పు 

( 1000 కొబ్బరి తోటలకు ) 
V. కొబ్బరి నాణ్యతా (రోజుకు ) 69 
ధృవీకరణ పనివారు 
( 1000 కొబ్బరి 
కాయలకోసం) 
VI . కొబ్బరి ముక్కలు చేసే (రోజుకు ) 25 

వర్కర్లు ( సంచి ఒక్కింటికి ) 
VII .లోడింగు , అన్లోడింగ్ (రోజుకు ) 2. 75 4 

పనివారు ( సంచి ఒక్కింటికి ) 


3 3 


58 


0. 25 


0. 29 - 


6 


0. 25 


0. 29 


December 18 , 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


జీవన వ్యయ భత్యం | 
వ్యవసాయ కార్మికులకు 986పాయింట్ల వద్ద ( మూల సంవత్సరం 1986 =100 సిరీసు)వినియోగదారుల 
ధరల సూచిక సంఖ్యలకు కనీస మూలవేతనపు రేట్లను అనుసందించడమైనది .కార్మికశాఖ కమీషనరు జీవన 
వ్యయ భత్యాన్ని ప్రతి ఆరు నెలలకు అంటే ఏప్రిల్ 1వ తేదీన , అక్టోబరు 1వ తేదీన ప్రకటించాలి. ఇందుకోసం, 
వరుసగా డిసెంబరు ,జూన్ మాసాలతో అంతమయ్యే అర్థ సంవత్సరంకోసంరాష్ట్ర వ్యవసాయ కార్మికులకు 
వినియోగదారులధరల సూచిక సంఖ్యలలో సగటు పెరుగుదలను పరిగణనలోనికి తీసుకోవాలి . 986పాయింట్లకు 
పైబడినధరల సూచీవ్యయంలోని ఏదేని పెరుగుదలకు జీవన భృతిని లెక్కించే వివరాలను అనుసూచిలోని ప్రతి 
వర్గానికి ఎదురుగా 4వ గడిలో నిర్దిష్టపరచడమైనది . 
గమనిక : 
1. ఈ ఉద్యోగాలలో నియమితులైన ఏవేని వర్గాలను వదిలివేసినట్లయితే ,వారికి ఆ ఉద్యోగంలో సమానమయిన 

అదే విధమైన పని వర్గంగా వున్నకార్మిక వర్గానికి నిర్ణయించిన కనీస వేతనాల రేట్ల కంటే తక్కువగా 

చెల్లించరాదు . 
2. శాలీవారి రేటు కార్మికులు నియమితులైన చోట , సాధారణ పని దినానికి గానూ వారికి ఒక్కొక్కరికి 
చెల్లించే ప్రతిఫలంరోజుకు 8 గంటల ప్రాతిపదికపై లెక్కగట్టి అదే విధమైన పనిలో సాధారణకార్మికునికి 

నిర్ణయించిన కనీస వేతనాల కంటే తక్కువ వుండరాదు . 
3. దినసరి రేటును లెక్క కట్టడానికి నెలసరి రేటును 26 తో భాగించాలి . ఇందులో విశ్రాంతి దినం 

వేతనాలు చేరి వుంటాయి. 
4 . పని స్వభావం ఒక్కటే అయినప్పుడు పురుష , మహిళా కార్మికులకు సంబంధించి , కనీస వేతనాల రేట్ల 

చెల్లింపులో ఎటువంటి వివక్షత చూపరాదు . 
5. ఏదేని ఉద్యోగ వర్గానికి చెందిన ఉద్యోగి పైన నిర్దిష్ట పరిచిన అధిక వేతనాల రేటును పొందుతున్నట్లయితే 
ఆయనకు అట్టి అధిక వేతనాల చెల్లింపును కొనసాగించాలి . 

జె .ఎస్.వి . ప్రసాద్ , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి , 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press, Vijayawada , Www.apegazette . cgg. gov.in 


